తారాగణం 
విశ్వ నటచ్మకవర్హి ఎస్‌ వి. రంగారావు, కృష్ణంరాజు, 
గుమ్మడి, చందమోహసన్‌, మిక్కిలినేని, 
వి కొండలరావు, సాక్షిరంగారావు, 
మాడా, కె. కె శర్మ. 

(వమోల, యస్‌. వరలక్ష్మి, పి. ఆర్‌. వరలక్ష్మి, 
రోజారమణి, కీ॥ శే॥ జూం శ్రీరంజని, మాలతి. 
సూర్యకళ, సుశీల, సుధామాల, 
అతిథి శటుడు; 
రమణారెడ్డి మొదలగువారు 


* 
నిర్మాత: దర్శకుడు: 


పి మల్లిభార్డునరావు లక్ష్మీదీపక్‌ 


సంగితం౦; 


కథా సంజ హం 


భూషయ్య దంపతుల కున్నదల్లా ముగ్గుకు కూతుళ్లు, గుమాస్తాగిరీ. 
పెద్ద కూతురు కమల పెళ్ళికి రెండో కూతురు జానకి అందం, అహం 
అడ్డొ సున్నాయి. వచ్చిన వారంతా జానకినే కోరుతున్నారు. జానకిని 

3G —2 ల 
పెళ్ళివారి ముందుకు అలా రావద్దని ఎన్నిమాన్లు తండి _బతిమిలాడినా, 
పెడచెవిని పెట్టి, వచ్చే పోయేవారికి నాజూశై న దుస్తుల్లో దర్శన మిస్తూంది 
ట్‌ 0 జాతా. ఆశి (౧౧ న. 

జానకి. పిల్ల చెడిపోతూంది. కమల అవివాహితగానే వుండిపోతోంది. 
అందుకే యింట్లో ఎవరికీ యిష్టం లేకపోయినా కుంటివాడు సత్యాన్ని 
వివాహమాడి తలిదం[(డులను దీవించమని కోరింది. 

కోటీశ్వరుడు ఆనందరావు ఆయన సతీమణి కుంటివాడు సత్యాన్ని 
తమ కన్నకొడుకు వేణు కన్న మిన్నగా చూసుకుంటున్నారు. కమలను 
యింటి కోడలుగానే ఆదరిస్తున్నారు. 

తండ్రి సంపాదనమీద ఆధారపడి _బతకకూడదని తానూ ఉద్యోగ 
ప్రయత్నం చేసింది జానకి. ఇంటర్వ్యూకు వెళ్ళిన జానకి వేణు _పేమలొ 
పడింది. ఆ_స్టి, అంతస్తును _పేమిస్తున్న జానకికి యిదో చక్కని అవ 


కొశం. వారికి వివాహం జరిగిపోయింది. కానీ వివాహ సమయంలో 


అందం పోతే నీ భ ర మరో ఇవాహమాడతాడు కనుక పిల లి కన్రకు” 
— 


దూరంగా వుండిపోయింది జుసెకి. 


జానకిలో అహంభావం యిష్వుడున్న ఆంతను చూసుకుని యి?ఖకా 
ల్‌ న్‌! 
పెరిగిపోయింది. ఆమెను చూసి వెడదామని వచిన తలిచం్యడ్రులను 
అవమానం చేసింది. ఒకే యింటో వున్న సోదరి కమలను వంటమనిషి 
en 


గానే చూసోంది. 


జానకి అహంభాపం అందరికీ సమస్యే. ఆనందరావు నిలయం 
ఆనంద విహీసమైంది. అవమానాలు భరించలేక సత్యం కమలతో వెళ్ళి 
పోయాడు. భూషయ్య జానకి వున్నదన్న సంగతే మరచిపోతున్నాడు. 
వేణు _పేమో(దేకాన్ని అదుపులో వుంచుకునేందుకు విఫల _సయత్నుడను 
తున్నాడు. 


శాశ్వత మనుకున్నది ఏదీ శాశ్వతంకాదు. జానకి తన స్వంతం 
అసుకున్న అందం ఆమెకు శాశ్వతంగా దూర మెంవ, 


శకుంతలకు పుట్టిన బిడ్డతో వేణు ఆసంద నిలయంలోకి వచ్చాడు, 
జానకి స్థానాన్ని శకుంతల ఆ(క్రమించుక్లుంది. చెల్లెలు అంత (దోహం 
చేస్తుందను కోలేదు జానకి. ఆనందరావు దంసతులు శకుంతలను కోడ 
లిగా స్వీకరించారు. వేణు జానకిని ఇంట్లోంచి నెట్టి వేశాడు. ఆశయం 
యివ్వమని తలివం్యడులను కోరింది జానకి. భూషయ్య అసలు ఆశయం 
యివ్వలేదు. కురూపిగా జాసకి వీధుల పాల్రైంది. ఆమెను ఎవ్వరూ గుట్త 
పస్తే స్థితిలో లేరు. 


భర్తను, అత్తమామలను, తలిదం డులను, అకౌ,_ చెల్లెళ్ళను, తన 
అందం, అహంతో తృణీకరించి, తానే అందాన్ని, అంతస్తును పోగొట్టు 
కొని వీధుల పాలె న జానకి గతి ఏనుయింది ? 


ఆడదానికి అహం పనికిరాదన్న నగ్న సత్యాన్ని నిరూపించే జానకి 
మిగిలిన కథను వెండి తెరపె చూడండి. 


శ 


రచన: 
శీ) ఆరు(ద 


పాట నెం. 1 


పాడినవారు , 


సుశీల, బాలసుబహ్మణ్యం 


చలిగాలిలో నులివెచ్చని 

బిగికౌగిలి పెనవేసుకో 

ఊరించి నవ్వింది సౌగసు - అహా 

ఉప్పొంగి పోయింది మనసు ॥ చలిగాలి ॥ 


తొలికారు మేఘాలు మూశాయి 
చిటపట చిటపట చిటపట చినుకులు కురిశాయి 
జల్లులో ఒళ్ళంత తడిసింది 
గుండెలో ఒక జ్వాల రగిలింది 
తొలి _పేమలో పులకింతలె 

వూ. 
మేను కరగినది హాయి పెరిగినది 

అందాలు చిందేసెలే ॥ చలిగాలి ॥ 


తెరచాటు పరువాలు మెరిశాయి 

ముసిముసి మిలమిల వలపులు గుసగుస లాడాయి 
ఊహలే ఉయ్యాల ఊగేను 

మోహమే చలిమంట కాగేను 

అనురాగమే అనుబంధ మై 

పొంను కూర్చినగి విందు చేసినది 


ఉరూత లూపిందిలే ॥ చలిగాలి ॥ 

పాట నెం జే 
రచన ; పొడినవారు ; 
సి, నారాయణరెడ్డి చాలసు(బహ్మణ్యం 


స్నానాల గదిలోన సన సన్నని జలపాతం - ఆ 
జలపాతం జల్లులలో తడిసే ఓ పారిజాతం ॥ 


ఊరికే చల్లారునా 
ఒంటిలోన లేచే ఆవిరి 
జంటకోసం వేచే ఆ వేడి ॥ ఊరికే ॥ 


మండే నేలను రాలే చినుకులు 

మరింత సెగలను రేపుతాయి 

రగిలే తనువున కురిసే జల్లులు 

పొగలై నీలోనే మూగుతాయి 

తడిసిన చీర మేని కంటుకొని 

తగని మారాము చేస్తుంది - నా 

దగ్గరకే నిను లాగేస్తుంది ॥ ఊరికే ॥ 


పెదవుల దాహం తీరాలం పే 

పెదవుల తేనెలే కావాలి | 

కాగే దేహం ఆరాలంపే 

కౌగిలి కుంపటే కావాలి । 

ఓపలేని ఒంటరి తనమే 

నీపై కన్నెల్డి చేస్తుంది । అది 

నిలువున నిను కాల్చేస్తుండి ॥ ఊరికే ॥ 


8 


పాట నెం, కి 


రచన: పాడినవారు ; 


స్‌ నారాయణ రెడ్డి బాలసుబహ్మణ్యం 


రావా ! ననుచేరలేవా ? 
ఎటుచూసినా పడుచు జంటలే 
ఎటుచూసినా వలపు సంటలే 
(ప్రతినిముషం |! నినుచూసీ | 

సీ కోసం చెయిసాచీ 

విధిలేక. లోలోన 
విలపించుపేనా॥ 

ఉన్నాము ఒక యింటిలోన కాని 
ఎన్నెన్ని కనరాని పరదాలో చేరు 
కున్నాము ఒక పాన్సుపై న కాని 
ఎన్నెన్ని దరిలేని దూరాలో 


9 


రచన: 
శ్రీ కొసరాజు 


నువ్వు ఎదటుండి ఎంతెంత విరహం 
నేను బతికుండి ఇది వింతమరణం 


నిను నిన్నుగా నేను వలచాను నా 
మనసంతా నీ చేత నిలిపాను 

ఆ మూగమనసే విసిరేసినావు 
ఆనురాగ బంధం తెగగోసినావు 
ఇంకా కసితీర లేదా 

ఎన్నాళ్ళు యి నరక బాధ 


పాట నెం, 4 


చిన్నారి పొన్నారి బుల్లెమ్మా 
వన్నెవాసీ కలిగి వర్షిల వమ్మా 
అగా 


పరికిణీకశ్లే బాల్యపాయము దాటీ 


పడుచు తనమూ వచ్చేనమ్మా 
బుజమ్మా ఓ బుజ్జెమ్మా 
ణి జ 


10 


॥రావాౌ॥ 


॥రావా॥ 


పాడినవారు ; 
జిక్కి = జొసకి 


॥చిన్నారి॥ 


చక్కిలిగింతల పులకించ్లే దోరవయసూ 
ఉక్కిరి బిక్కిరి చేసేనమ్మా 
చక్కని బంగారు పెళ్ళికొడుకూ 
సరసన సయ్యాట లాడాలమ్మా 
చిలకా గోరింకలా మెలగాలమ్మా 
౧ 
బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా ॥చిన్నారి॥ 
బిడ్డా పాపాలేని సంసారం 
అడవిని గాదిన వెన్నెల యౌనమ్మా 
నిత్యము నీ యిలు కలకలలాడగ 
(a¢) 
సంతానవతివౌదు మనవమ్మా 
అలా అని బుజ్లిమ్మా | గంపెడు పిలలకంటావా ఏమొ 
m౫ ౧m 
వద్దమ్మా బుజ్జమ్మా 
వద్దమ్మా జ వద్దమ్మా 


ఒకరిద్దరై తేనె సుఖమమ్మా ॥చిన్నారి॥ 


క్షే 


సాంశేతిక్ష నిపుణులు 


కథ 

మాటలు 

పాటలు 
ఛాయాగ్రహణం 


ఆపరేటివ్‌ కెమెరామన్‌ 


సహాయకులు 
పాటలు రికార్డింగు 
సంగీతం 


సహా యకులు 


: కె. ఎస్‌. గోపాలకృష్ణన్‌ 

: ఆరుద్ర 

; ఆరుద, సి, నారాయణరెడ్డి, కొసరాజు 
ఏ మి ఏన్‌, ఆర్‌, కృష్ణారావు 

: మణి 

: రవి, రాజు, సురేష్‌ 

: కె, హరినాధ్‌ 

; ఎం. గణేశన్‌, ఎస్‌. శివానందం 

: డి. కో కేశ్వరరావు (ఇమిన్సీ 

; చక్రవర్తి 


: అప్పలరాజు 


12 


సహాయకులు 


కేశాలంకరణ 


ఖ De కృష్ణారావు 

ఏ శాయీకుమార్‌ 

: పి. శ్రీహరిరావు AFE 

ఏ వెంకటరమణ 

: పసుమ ర్తి కృష్ణమూ ర 
తు ణ అటి 

: శ్రీధరన్‌, భాగ్యగ్రీ 


ఏ నాయుడు, జయకృష్ట, మాణిక్యం, 


రామకృష్ణ, మాధవరావు, నాగేశ్వరరావు 


ః ధర్మారావు, మణికుమార్‌ 
: రాము, కృష్ణకుమారి 

2 శాయి, చక్రం, నాగరాజు 
వ ఇర్జాద్‌ = రమణ 


శ్వేత సత్యం (జైహింద్‌ నూడియో) 


13 


అవుట్‌ డోర్‌ యూనిట్‌ 
సెట్టింగ్స్‌ 
సీనిక్‌ ఎ ఫెక్ట్సు 
మోలింగ్‌ 

a 
స్టూడియో (పో(గ్రామ్స్‌ 
(పొడక్షన్‌ కంటోలర్‌ 


ప్రొడక్షన్‌ మేనేజర్‌ 


: ఈట్ష్వుర్‌ 


; కల్పనా ఎంటర్‌ పె జెస్‌ 
© 


? ఎస్‌. రంగనాధన్‌ 

ఏ శారదా ఎంటర్‌ పె జెస్‌ 
1 

: టి. నీలకంఠన్‌, ఎం. గణపతిఆచారి 

: ఆర్‌, జయరామరెడ్డి 

+ పి జిం దొరై స్వామి 

2 సి, ఎస్‌, (పకాశరావు, మురళీ, త్యాగరాజన్‌ 

ఏ బి. లోకనాధన్‌ 


వడిం కృషమూ రి 
ళా ప 


14 


15 


సహాయకులు : ఎన్‌, వెంక పేశ్వరరావు 


బాలు, రాజన్‌, శేఖర్‌ 


ఆఫీస్‌ మేనేజర్‌ : ఎ. బి, ఎన్‌, ఎస్‌, మోహనరావు 
ఆసి'సైంట్‌ : ఎస్‌. బి, ఈశ్వరన్‌ 

అసోసియేట్‌ డై రెక్టర్‌ ఏ గాదిరాజు కేశవరావు 

సహాయ డర్శకులు క వెంకటేశ్వరరావు చౌదరి, (పసాదరావు 


ప్వతం(త ఆరు (సింటర్పు, విజయతాడ 520004, 


